Registered No. HSE - 49 / 2016 


ప్రభుత్వం 


ఆంధ్రప్రదేశ్ , 


ANDHRA 
PRADESH 


MINI 


RIGHT TO 
INFORMATION 


HOS 


సత్యమేవ 

జయతే 


ఆంధ్రప్రదేశ్ రాజ పత్రము 


THE ANDHRA PRADESH GAZETTE 

PUBLISHED BY AUTHORITY 


W.No.33 


AMARAVATI , MONDAY , AUGUST 23 , 2021 


G.225 


PART II - MISCELLANEOUS NOTIFICATIONS OF INTEREST TO THE PUBLIC 


--X- 


NOTIFICATIONS BY HEADS OF DEPARTMENTS Etc. , 


MUNICIPAL ADMINISTRATION DEPARTMENT 


COMMISSIONER 
GREATER VISAKHAPATNAM MUNICIPAL CORPORATION 

VISAKHAPATNAM 


Rc.No.1346 / 2020 / A1 / DCR . 


Dated : 13-08-2021 . 


LEVYING OF PROPERTY TAX ON CAPITAL VALUE SYSTEM - PUBLICATION OF 


FINAL NOTIFICATION . 


Ref : 


1. Corporation Resolution No. 187/2021 , Dated : 07-08-2021 . 


2. Orders of the Commissioner GVMC , Dated : 13-08-2021 . 


*** 


[ 1 ] 


2 . 


ANDHRA PRADESH GAZETTE , August 23 , 2021 


మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ : విశాఖపట్నం 

తుది ( ఫైనల్ ) నోటిఫికేషన్ 
( 1955 సంవత్సరపు మునిసిపల్ కార్పొరేషన్ చట్టములోని 198 వ సెక్షన్ ప్రకారం ) 


ఆర్.సి.నెం .1346 / 2020 / 31 / డి.సి . ( ఆర్ ) 


తేది 13.08.2021 


నియమాలు 


మహా 


ఇందుమూలముగా యావన్మంది నగర ప్రజలకు తెలియచేయునది ఏమనగా , సవరించిన మునిసిపల్ 
కార్పొరేషన్ల చట్టము 1955 , విశాఖపట్నం నగరపాలక సంస్థ చట్టం 1979 మరియు జి.ఓ.ఎం.ఎస్.నెం .198 
యం.ఎ. & యు.డి. ( జె 1 ) శాఖ , తేది 24.11.2020 గల ప్రభుత్వ ఉత్తర్వులలోని “ ఆస్తి పన్ను విధింపు 

2020 " ననుసరించి , ఆస్తుల క్రయ విక్రయాలకు స్టాంప్స్ & రిజిస్ట్రేషన్ డిపార్టుమెంటు వారు 
నిర్ణయించు భవనములు మరియు వాటి స్థలముల “ మూలధన విలువల " ఆధారముగా ఆస్తి పన్ను 
విధించుటకు ప్రభుత్వంవారు నిర్దేశించియున్నారు . ఈ విధానము తేది 01.04.2021 నుండి 
విశాఖపట్నం నగరపాలక సంస్థ పరిధిలో అమలు చేయవలసి యున్నది . 

సవరించిన మునిసిపల్ కార్పొరేషన్ల చట్టము 1955 లోని సెక్షన్ 197 , 197 ఎ , 198 మరియు 199 
ప్రకారము మరియు నూతన ఆస్తిపన్ను విధింపు నియమాలు -2020 ననుసరించి ఆస్తి పన్ను విధించుటకు 
గాను మరియు అట్టి ఆస్తి పన్ను రేటు నివాస భవనముల “ మూలధన విలువ " మొత్తముపై 0.15 శాతం , 
నివాసేతర భవనముల “ మూలధన విలువ " మొత్తముపై 0.30 శాతం విధించుటకు మరియు ఖాళీ 
స్థలములకు వాటి “ మూలధన విలువ ” మొత్తం పై 0.50 శాతం విధించుటకు కార్పొరేషన్ వారు తమ 
తీర్మానము నెం .1976 / 2021 తేది . 31.01.2021 నందు ప్రతిపాదించగా , దానిని ఆంధ్రప్రదేశ్ ప్రాపర్టీ టాక్స్ 
బోర్డు వారు అనుమతించి యున్నారు . సదరు ఆస్తిపన్నుల ముసాయిదా ( డ్రాఫ్ట్ ) నోటిఫికేషన్ ను తేది . 
04.06.2021 న ఈనాడు మరియు సాక్షి దినపత్రికల విశాఖపట్నం ఎడిషన్ లందు ప్రచురించి నిర్దేశించిన 
రేట్లపై ప్రజల నుండి ఏవేని అభ్యంతరములు / సూచనలు / సలహాలు ఉన్న యెడల 30 దినములలో 
అనగా తేది 04.07.2021 లోగా లిఖితపూర్వకముగా మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ కార్యాలయంలో 
దాఖలు చేయవలసినదిగా తెలియచేయడమైనది . 

సదరు ముసాయిదా నోటిఫికేషన్ ననుసరించి , విశాఖపట్నం నగరపాలక సంస్థ పరిధిలోని వివిధ 
వర్గాల ప్రజలనుండి , వివిధ నివాసిత కాలనీలు మరియు ప్రాంతముల నివాస సంక్షేమ సంఘాలు , ప్రజా 
ప్రతినిధులు మరియు వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల నుండి సూచనలు , సలహాలు మరియు 
అభ్యంతరముల రూపములో 

సుమారు 9297 వినతులు వచ్చినవి . సదరు వినతులను అన్నింటిని 


ANDHRA PRADESH GAZETTE , August 23 , 2021 


3 


క్రోడీకరించి రాష్ట్ర ప్రభుత్వం వారి ఆదేశానుసారం తేది 07.08.2021 జరిగిన కార్పొరేషన్ వారి ప్రత్యేక 
సమావేశంలో కార్పొరేషన్ వారి ముందుంచడమైనది . కార్పొరేషన్ వారు సదరు సమావేశములో తీర్మానం 
నెం .187 / 2021 లో ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు , మూలధన విలువ ఆధారిత ఆస్తిపన్ను విధానం విధిగా అమలు 
పరచవలసి యున్నందున మరియు నగర పౌరుల నుండి వచ్చిన అభ్యర్ధనలను పరిగణలోనికి తీసుకొని , 
నివాస భవనములపై ప్రతిపాదించిన పన్నును వాటి మూలధన విలువలపై 0.15 శాతం నుండి 0.12 
శాతమునకు తగ్గిస్తూ అమలుపరచుటకు ; మరియు ప్రతిపాదనలలో సూచించిన ప్రకారము , నివాసేతర 
భవనములపై పన్నును వాటి మూలధన విలువలపై 0.30 శాతం , అలాగే ఖాళీ స్థలములకు పన్నును వాటి 
మూలధన విలువలపై 0.50 శాతం విధించి అమలు పరచుటకు తీర్మానించి యున్నారు . మరియు ప్రతిపాదిత 
పన్ను శాతములు మరియు పన్నులోని కాంపోనెంట్లకు కేటాయించు శాతములను ఈ క్రింది షెడ్యూల్ లో 
చూపిన విధముగా నిర్ణయిస్తూ కార్పొరేషన్ వారు పై తీర్మానములో అంతిమంగా తీర్మానించియున్నారు . 

షెడ్యూల్ 

ఇంటి పన్ను శాతము ( సంవత్సరమునకు ) 
పన్ను విభాగము నివాసభవనములపై నివాసేతరభవనములపై 

( సంవత్సరమునకు ) 
పన్ను 0.12 శాతం పన్ను 0.30 శాతం 

పన్ను 0.50 శాతం 


ఖాళీ స్థలంపై 


1. సాధారణ పన్ను శాతం 


0.060 % 


0.15 % 


0.25 % 


2. నీటి పన్ను శాతం 


0.010 % 


0.025 % 


0.041 % 


3. డ్రైనేజ్ పన్ను శాతం 


0.014 % 


0.034 % 


0.056 % 


4. లైటింగ్ పన్ను శాతం 


0.007 % 


0.018 % 


0.030 % 


15. కన్జర్వెన్సీ పన్ను శాతం 


0.029 % 


0.073 % 


0.123 % 


మొత్తం పన్ను శాతం 


0.12 % 


0.30 % 


0.50 % 


ఆంధ్రప్రదేశ్ పౌర గ్రంథాలయముల చట్టం , 1960 సెక్షన్ 20 ( 1 ) అనుసరించి పై రేట్లతో లెక్కించగా 
వచ్చిన మూలధన విలువ ఆధారిత ఆస్థి పన్ను మొత్తంపై 8 శాతం లైబ్రరీ సెస్ విధించబడును . 


4 


ANDHRA PRADESH GAZETTE , August 23 , 2021 


సవరించబడిన మునిసిపల్ కార్పొరేషన్ల చట్టము 1955 , విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేషన్ చట్టం 
1979 మరియు జి.ఓ.ఎం.ఎస్.నెం .198 యం.ఎ. & యు.డి. ( జె 1 ) శాఖ , తేది 24.11.2020 గల ప్రభుత్వ 
ఉత్తర్వులలోని “ ఆస్తి పన్ను విధింపు నియమాలు 2020 " ననుసరించి మరియు కార్పొరేషన్ వారి 
తీర్మానము నెం .187 / 2021 తేది 07.08.2021 మేరకు , పైన తెలియజేసిన ఆస్తిపన్ను శాతముల ప్రకారం 
మూలధన విలువ ఆధారిత ఆస్తిపన్ను విధింపు విధానం తేది 01.04.2021 నుండి మహా విశాఖపట్నం 
నగరపాలక సంస్థ పరిధిలో అమలు లోనికి వచ్చునని తెలియజేయడమైనది . 


డా ॥ జి . సృజన , 

కమీషనర్ ,, 
మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ , 

విశాఖపట్నం . 


--- X- 


Published and Uploaded by the Commissioner of Printing , Government of Andhra Pradesh at 

Government Regional Press , Vijayawada , www.apegazette.cgg.gov.in 


